Kiron Type Institute 


సేకరణ: కిర 


https://madhirafamily.wordpress.com/ 


Kiron Type Institute 


శివ తా౦డేవే (రావణ కృత) స్తోశ్రమ్‌ - భావార్థముతో,. 


lor జటాటవగలజ్ఞల ప్రవాహపావితస్థల 

గలే౭_వలంబ్య లంబితాం భుజంగతుంగ మాలికామ్‌। 
డమడ్డమడ్డమడ్డమ న్నినాదవడ్డమర్వయం 

చకార చండ తాండవం, తనోతు న శ్చివళ్ళ్చివమ్‌॥ 


అడివివలె పెరిగిన జడల నడుమనుండి జారుచున్న గంగని పావన 
మగుచున్న ప్రదేశములో - మెడలోని సర్పహారము వేలాడుచుండగా - చేతిలోని 
డమరుకము ఢమ ఢమ ఢమ యని నినదించుచుండగా శివుడు ప్రచండ 
తాందవమును సాగించెను. ఆ తాండవ నర్తకుడు - శివుడు - మాకు సకల 
శుభములను ప్రనాదించుగాక. 


తన జటాజూటము నుంది ప్రవహించె పవిత్రమైన గంగమ్మ మెడపైనుండి 
జాలువారుతుండగా, ఒక మహా సర్పము కంఠమునకు ఆభరణము కాగా, 
హస్తములోని డమరుకము ఢమ ఢమ ఢమ మని నాదము చేస్తుండగా, పవిత్ర 
తాండవము చేసు శివుడు మనందరికీ ఐశ్వర్య సమృద్ధిని కలిగించుగాక. 


అరణ్యమును పోలు జడనుంచి స్రవించు గంగానది ప్రవాహము చేత 
క్రాంక్రనతైై (శుద్ధి చేయబడినది) అయినటువంటి ప్రదెశంలో (౩లాసం,) ... కంఠము 
నందు సర్పము వేలాడుతూ మాలవలె అలంకారముగా భాసిస్తున్న, - శివుడు 
వస్తూనే నాట్యము ఆరంభానికి సూచనగా తన డమురుకముతొ "రత “జక 
అను శబ్దములు మోగిస్తూ - తనదైన శక్తినంతా ప్రకటిస్తూ తాండవం చేస్తున్న 
.. ఆ పరమశివుడు నాకు సమస్త శుభములను కలిగించునుగాక ... 


Kiron Type Institute 2 


Kiron Type Institute 


2 జటారూటం నుండి ప్రవహిస్తున్న గంగాజలంతో అభిషేకించబడుతున్న 
9 మెడతో - మెడలోని సర్పహారము మాలలా వేలాడుచుండగా - చేతిలోని 
స |ఢమరుకము ఢమ ఢమ ఢమ ఢమ యని [మోగుచుండగా శివుడు ప్రచండ 
తాండవమును సాగించెను. ఆ తాండవ నర్తకుడు శివుడు మాకు సకల శుభములను 
ప్రనాదించుగాక. 


02. జటాకటాహ సంభ్రమ భమన్నిలింప నిర్‌ర్వురి 
విలోలవిచి వల్లరి విరాజమాన మూర్దని॥ 
ధగద్దగద్గగజ్జ్వల ల్లలాట పటపావకే 

ధి ధి జబ గో ట్‌ 
కిశోరచంద్రశేఖర రతిః ప్రతిక్షణం మమ॥। 


శివుని జడలే కటాహము. ఆ కటాహమున సురగంగ వేగముగా సుడులు 
తిరుగుచున్నది. అపుడందు ఉదయించుచున్న తరంగలతికలతో ఆయన శిరము 
విరాజిల్లు చున్నది. అట్టి మహాదేవునియందు - పాల భాగమున ధగ ధగ 
మెఅయుచున్న అగ్నిని, శిరమున బాలచంద్రుని ధరించియున్న మహాదేవునియందు 
నా ప్రీతి నిరంతరము ప్రకాశించుగాక! 


శివుని జటాజూటము అనే లోతైన కటాహములో, అత్యంత వేగముగా 
సుడులు తిరుగుతున్న గంగమ్మ యొక్క తరంగములతో ఈశ్వరుని శిరస్సు 
'ప్రకాశమానమై ఉన్నది. తన ఫాలభాగములో భగ భగ మంటూ అగ్నివలే 
మెరయుచున్న మూడవ నేత్రము, శిరసుపై చంద రెఖను ధరించిన 
ఈశ్వరునియందు నా ప్రీతి ఎల్లప్పుడు నిలచియుండుగాక. 


శివుడు జదలు బంధించిన తరువాత మధ్యలో ఏర్పడిన హోట్టు కే పెద్ద 
వాత్రలా వున్నది. - ఆ పాత్రలో గంగానది తడబడుతు సుడులు తిరుగుతున్నది. 
కదులుతున్నటువంటి తరంగాలు (అలలు) తీగలా వెల్తున్నాయి. ఆ అలలతో 


Kiron Type Institute 


Kiron Type Institute 3 


.] శోభిల్లుతున్నటువంటి జడలతో ఉన్నటువంటి శిరస్సు కలిగినవాడు; మాటీ మాటికీ 

్‌ మిరుమెట్లు గొలుపుతూ నుదుటి మీద ఎరుపు కాంతులు (అగ్నిజ్వాల) 
!పరుచుకోవడంతో అలంకారముగా ఏదైనా గుడ్డ కట్టుకున్నాడా అన్నట్లుగా ఉన్న 
స్వామి; బాల చంద్రప్రభతో శోభిల్లునట్టివాడు అయిన పరమశివుని యందు ... 
నా మనస్సు ప్రతిక్షణమూ మక్కువతో లీనమవుగాక! 


9 4 
డద 
SVU 


శివుని జడలు నీటిని ఒడిసిపట్టే లోతైన బావిలా ఉండగా, అందులో 
సురగంగ వేగంగా సుడులు తిరుగు చున్నది. అప్పుడు దానిలో బారులుతీరి 
ప్రకాళించె తరంగాలతో ఆయన శిరము మిరిమిట్లు గొలుపుతున్నది. అలాంటి 
మహాదేవునియందు - నుదుటి భాగమున ధగ ధగ మెరుస్తున్న అగ్నిని, శిరస్సుపై 
బాలచంద్రుని ధరించియున్న శివుని పట్ల నాకు గొప్ప [కద్ధ కలదు. 


03. ధరాధరెం[ద నందినీ విలాసబంధు బంధుర 
స్ఫురద్దిగంత సంతతి ప్రమోద మానమానసే 
కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ దుర్ధరాపది 


క్వచిద్దిగంబరే మున్‌ వినోద మేతు వస్తుని॥। 


గిరిరాజకుమారి యొక్క అందమునకు సహకారియైన శిరోభూషణము తన 
కాంతులచే సర్వదిగంతములను మెజయించు చుండగా ఆనందముతో 
ఉప్పొంగుచున్న స్వామియందు తన కరుణాకటాక్షములచే ఎంతటి విపత్తు నైన 
వెనుకకు నెట్టివేయు పభునియందు - అనిర్వచనీయ దిగంబర తేజమందు - 
నా మానసము విన్‌ దించుగాక! 


పర్వతరాజ పుత్రియైన పార్వతి బిగల్రో ఉన్న ఆభరణము తన కాంతితో 
అన్ని దిక్కులలోనూ మెరయుచుండగా, సంతోషముతో పొంగిపోవుచున్న శివుని 
తలచి ఎంతటి ఆపదయైనా తొలగిపోవుచుండగా, వర్ణించనలవిగాని స్వామి 
దిగంబర రూపమునందు నా మనసు రమించుగాక. 


Kiron Type Institute 


Kiron Type Institute మ 


వ పర్వత రాజు కుమార్తె పార్వతీదేవి యొక్క విలాసములు (అలంకారాలు 
. లేదా లీలలు) దిక్కులను వ్యాపించిపోయాయి. అమ్మ వారి యొక్క లీలా విలాసాలు 
“అన్ని దిక్కులలో వ్యాపించిపోతూవుంటే అక్కడే ఉన్న శివుడు అమితమైన ఆనందంతో 
_ "కూడిన మనసుతో నాట్యం చేస్తున్నాడు. ఎవని కృపాకటాక్ష వీక్షణాలు సోకితే 
సమస్త ఆపదలు నశించునో - అట్టి అనిర్విచమైన దిగంబర తేజమునందు - 
నా మనస్సు వినోదము పొందుగాక! 


ఎవరి మదిలోనైతే తేజోవంతమైన విశ్వంలోని జీవులు వర్దిల్లుతాయో, ఎవరు 
పర్వతరాజు కుమార్తె అయిన పార్వతీదేవికి తోడై ఉంటాడో, ఎవరు తన కరుణా 
కటాక్షములచే ఎంతటి ప్రమాదాన్ని అయినా అద్దుకోగలడో, ఎవరు అంతటా 
విరాజిల్లుతున్నాడో, ఎవరు ముల్లోకములను వస్తాలుగా కప్పుకుని ఉన్నాడో అట్టి 
పరమ శివుని యందు నా మనస్సు రచించుగాక. 


04. జటాభుజంగ పింగళ స్ఫురతృణామణిప్రభా 


కదంబ కుంకుమ ద్రవప్రలిప్త దిగ్వధూముఖే। 
మదాంధ సింధురస్సుర త్త్వగుత్తరీయ మేదు రే 
మనో వినోద మద్భుతం, బిభర్తు భూతభర్తరి॥ 


జడలలో సర్పరాజులతో, భుజమున గజ చర్మముతో స్వామి తాండవము 
సాగించు చున్నాడు.ఆ పాముల పడగలమీద పచ్చగా మెబయుచున్న మణులే 
దిక్కాంతా కపోలములపై ఎజ్జని కుంకుమ కాంతులను విరజిమ్ముచున్నవి. మదగజ 
చర్మము సాగసైన ఉత్తరీయముగా స్వామి భుజముపై కదలాడుచున్నది. ఇట్లున్న 
నటరాజైన ఆ భూతనాథుని యందు నా మానసము మహానంద తుందిలమై 
వర్థిల్లుగాక! 


గోధువ వర్ణపు రంగు కలిగి, శిరసున మణితో ఎర్రటి ప్రకాశమును అన్ని 
దిక్కులలోనూ వ్యాపింప చేస్తున్న నాగులను తన జటలో ధరించి, గజ చర్మమును 


Kiron Type Institute 5 


Kiron Type Institute 


As FE 735 ౧2౨% 81౧5 
Soto YY అఇగుగ్గ ల ్య్యులు 
వ e ) 


ఉత్తరీయముగా భుజమున ధరించి, ఆ ఉత్తరీయము అటూ ఇటూ 


శివుడు యొక్క జడలను అలంకరించిన సర్పము పడగల మీద ఉన్న 
పచ్చని మణి (రత్నం) కాంతులతో ప్రకాళిస్తూ ఉండగా ... దిక్కులను ఎర్రని 
కుంకుమ కాంతులతో విరజిమ్ముతున్నాయి. ... మదగజ చర్మముతో చేయబడిన 
ఉత్తరీయము (జధ్యం) స్వామి భుజములపై కదలాడు చున్నది. సమస్త 
భూతాధిపతిగా శోభించుచున్న వాడు - నా మనస్సును ఆనందముతో 
నింపునుగాక... 


సర్వ దిక్కులను పాలించే దేవతల చెక్కిళ్ళ పై ఎర్రని కాంతులను విరజిమ్మే 
విధంగా ప్రకాళించె మణిని పడగలపై ఉంచుకున్న సర్పమును చుట్టుకుని, 
మదపుటేనుగు చర్మంతో చేయబడిన అందమైన ఉత్తరీయమును భుజముపై ధరించి, 
సర్వ [పాణులకు సమ న్యాయం చేసే, భూతనాథుడైన పరమ శివునియందు నా 
మనస్సు మహానందభరితమై వర్ధిల్లుగాక! 


05. సహస్రలోచన ప్రభృ(భ్యు)త్యశేషలేఖశేఖర 
ప్రసూన ధూళిధోరణీ విధూసరాంఘి పీఠభూః 
భుజంగ రాజ మాలయా నిబద్ధజాట జూటక(£) 
(శియై చిరాయ జాయతాం చకోరబంధు శేఖరః॥ 


చకోరములకు విందులు సేయు జాబిలిరేకను తలదాల్చిన స్వామి, ఇంద్రాది 
దేవతల సిగదండల పుప్పొడిచే ధూళి దూసరమైన పాద కీఠముగల ప్రభువు, 
పాప పేరులతో జడలను బిగియ గట్టిన జగదీశుడు - మాకు తరుగని సిరులను 
కరుణించుగాక! 


Kiron Type Institute 6 


Kiron Type Institute 


2 చంద్రుని కిరీటముగా ధరించి, ఇంద్ర, విష్ణు మొదలైన దేవతల శిరస్సుల 
నుండి రాలుతున్న పుప్పొడి తన పాద పీఠమును కప్పివేస్తుండగా, ఒక సర్పముతో 
సకీతన జటను గట్టి ముడిగా చుట్టిన సదాశివుడు మాకు అంతులేని ఐశ్వర్యమును 
ప్రసాదించుగాక. 


వెయ్యి కన్నులు కలిగిన ఇంద్రుడు మొదలైన దేవతలందరు శివుని పాద 
పీఠం దగ్గర తల వాల్చగా - వాళ్ళ తలకు ఉన్నటువంటి పువ్వుల పుప్పొడిచే 
ప్రభవించిన ధూళి కారణంగా, మెత్తగా అయినటువంటి (అలాంటి) పీఠం పై 
పాదం పెట్టి నాట్యం చెస్తున్నాడు. - సర్పము చేత బంధింపబడిన (నాట్యం 
చేసేటప్పుడు జడ అటు ఇటు కదలకుండా) జడ కలిగిన స్వామి = చకోర 
కక్షులకు (ఎందుకంటే అవి చంద్రకాంతిని ఇష్టపడతాయి) స్నేహితుడైన చంద్రుని 
శిరస్సు యందు ధరించినవాడు నాకు చిరకాలము ఐశ్వర్యమును ప్రసాదించుగాక! 


చంద్రుని తలపై కిరీటంగా కలవాడు, ఎర్రని సర్పమాలతో కేశాలను బిగించి 
ముంరివెసిన వాడు, ఇంద్రాది దేవతల సిగదండలలోని పువ్వుల పుప్పొడితో ధూళి 
దూసరమై ఉన్న నల్లని పాద పీఠముగల వాడు అయిన పరమేశ్వరుడు మాకు 
తరుగని సిరులను కరుణించుగాక! 


06. లలాట చత్వర జ్వలద్ధనంజయ స్ఫులింగభా- 
-నిపీతపంచసాయకం, నమన్నిలింప నాయకమ్‌। 
సుధామయూఖ లేఖయా, విరాజమాన శేఖరం 
మహాకపాలి సంపదే, శిరోజటాల మస్తు నః॥ 


లలాట వేదికయందు [(పజ్వలించు అగ్ని విస్ఫుంగముల మైళ్ల అగ్నిని 
హరించినది - ఇం[దునిచే [యొక్కబడునది, శశిరేఖచే సుశోభితమైన కిరీటము 
గలది - జటామండిత మస్తకమైనది - పెద్ద కపాలమును చేత బూనినది అయిన 
దివ్య తేజమొకటి మాకు సంపత్రదమై ఉదయించుగాక! 


Kiron Type Institute fi 


Kiron Type Institute 


52 లలాటము అనే యజ్ఞ వేదికయందు భగభగమని మండుచున్న జ్వాలలనే 
న అగ్ని అగ్నినే హరించివేయగా, ఇంద్రదెవునిచె స్తుతించబడుతూ, చంద్రరేఖచె 
స! శోభాయ మానమైన కిరీటము కలిగి, చేత కపాలమును ధరించిన ఒక అద్భుత 
తేజోస్వరూపము, మాకు ఐశ్వర్యకరమై ఉదయించుగాక. 


నుదిటి మీద హోమాగ్ని వలె [పజ్వరిల్లుచున్న అగ్ని ఆ అగ్నిలో పంచ 
బాణుడైన మన్మథుని ధగ్గము చేసినవాడు, లోకనాయకుడు - తలపై ఉన్న నెలవంక 
కారణంగా అమృత కిరణముల చేత విరాజిల్లుచున్న శిరస్సు కలిగినవాడు - 
గొప్ప కపాలమును, బూడిదనే సంపదలుగా తలమీద, జడలలో ధరించిన ఆ 
పరమేశ్వరునికి నమస్మారం! 


ఏది - ఇంద్రాది దేవతలచే మొక్కబడుతుందో, ఏది - చం ద్రరేఖతో 
శోభాయమానంగా వెలుగుతోందో, అటువంటి నుదుటిని కలిగి, దానియందు 
(పజ్వరిల్లే అగ్గిరవ్వల సెగలతో ఎవరు, మన్మథుని హరించాడో, అటువంటి 
పరమశివుని యొక్క చిక్కులుపడ్డ జటల నుండి సర్వ సంపత్మరమైన సిద్దులు 
మాకు అనుగ్రహింపబడు గాక! 


07. కరాళ ఫాల(భాళ)పట్టికా ధగద్దగద్దగజ్ఞ్వల 
ద్దనంజయా ధరీ(హుతీ)కృత ప్రచండపంచసాయకే। 
ధరాధరేంద్ర నందినీ కుచా[గచిత్ర పత్రక- 
-పకల్పనైకశిల్పిని త్రిలోచనె మతిర్మమ॥ 


విశాల ఫాలభాగమున ధగ ధగ మెజయు మహాగ్నియందు [పచండుడైన 
మన్మథుని ఆహుతి యెనర్చి కొందలరాయుని కూతురు యొక్క కుచాగ్రములపై, 
మకరికాపత్రరచనా శిల్ప నైపుణ్యమును ప్రదర్శించు మూడు కన్నుల వేలుపుస్వామిపై 
నా మానసము లగ్నమై వర్ధిల్లుగాక! 


Kiron Type Institute 8 


Kiron Type Institute 


52 ఫాల భాగమునందు భగభగమని జ్వలించుచున్న మహాగ్నిి కామదేవుడైన 
మన్మధుని ఆహుతి చేయగా, పర్వతరాజ పుత్రియైన పార్వతీదేవి కుచాగ్రములపై, 
స ఎంతో నైపుణ్యముతో తన శిల్పరచనను ప్రదర్శించు త్రినేత్రుడైన స్వామి యందు 
మా మనసు ఎల్లప్పుడు నిలచి ఉండుగాక. 


భీకరమైన నుదుట ప్రదేశమున ధగద్ధగాయమాన జ్వాలలతో వెలుగొందు 
అగ్నిచేత పచండుడై మన్మథుని దహించినవాడు - పర్వత రాజు కుమార్తె అయిన 
పార్వతీదేవి యొక్క వక్షములపై శివుడు (మన్మథుని దహించిన తరువాత) తన 
చేతి వేళ్ళతో చిత్రములు రచించువాడు (ఆమె యందు అనురక్తి కలవాడు) - 
మహా శిల్పి (లోక సృష్టియందు) అయిన మూడు కళ్ళ వాని యందు నా మనస్సు 
మక్కువ పొందుతున్నది! 


విశాల నుదుటి భాగమున ధగ ధగ మనే మహా అగ్ని జ్వాలలతో పచండుడై, 
మన్మథుని ఆహుతియొనర్చి, పర్వతరాజు కుమార్తె అయిన పార్వతీదేవి యొక్క 
కుచాగ్రములపై మకరికాషత్రరచనా శిల్ప నైపుణ్యమును ప్రదర్శించు మూడుకన్నుల 
వేలుపు స్వామిపై నా మనస్సు లగ్నమై వర్ధ్థిల్లుగాక! 


08. నవీనమేఘ మండలీ నిరుద్ద దుర్దరస్ఫురత - 
కుహూ నిశీథినీ తమః ప్రబంధ బంధు(బద్ద) కంధరః। 
నిలింపనిర్‌ర్లురీ ధరస్తనోతు కృత్తిసింధురః 
కళానిధాన బంధురః (శియం జగద్దురంధరః॥ 


క్రొక్కారు మబ్బులు చెలరేగి చుట్టుముట్టిన అమావాస్య నాటి అర్ధరాత్రి 
యందలి చిమ్మచీకటులను ముద్దగా జేసి యిచట బంధించినారా అనునట్లుగా 
కంఠదేశముగల వేలుపుదేవర, ఏనుగుతోలును బట్టగా చుట్టుకున్న చంద్రమౌళి, 
జగద్భారము నెల్ల వహించు స్వామి మాకు సిరులను విరివిగా కరుణించుగాక! 


Kiron Type Institute ర 


Kiron Type Institute 


“|| భారమును మోసే శివుడు, మాకు అనంత ఐశ్వర్యమును కలిగించుగాక. 
అప్పుడే దట్టంగా అలుముకున్న మబ్బుల సమూహము వలి, కటిక 
అమావాస్య రాత్రియందు చీకటి మాదిరి భాసించు నల్లని (అక్కడ విషం ఉండటం 
వల్ల) కంఠము కలిగినవాడు, గంగానదిని ధరించినవాడు, గజచర్మాన్ని 
ధరించినవాడు, చంద్రుని తలపై ధరించినవాడు - నాకు సంపదలను చేకూర్చును 


గాక! 


సర్వ జగత్తు యొక్క భారాన్ని తనపై ఉంచుకున్నవాడు, చంద్రుని ధరించి 
శోభించేవాడు, సురగంగను తనయందు కలవాడు, కారు మబ్బులు చెలరేగి 
చుట్టుముట్టిన - ఆమావాస్య నాటి అర్ధరాత్రియందలి చిమ్మ చీకట్లను ముద్దగా 
చెసి ఇకృడ బంధించినారా, అన్నట్టున్న నల్లని కంఠం కలవాడు అయిన మహోదెవుడు 
మాకు సకల సిరులను కరుణించుగాక! 


09. (పఫుల్లసీలపంకజ ప్రపంచకాలిమప్రభా-- 
-వి(వ)లంబి కంఠ కందలి రుచిపబద్ధకంధరమ్‌। 
స్మరచ్చిదం పురచ్చిదం భవచ్చిదం మఖచ్చిదం 
గజచ్చిదాంధకచ్చిదం తమంతకచ్చిదం భజే॥। 
వికసించిన నల్లకలువపూల|ప్రోవు ఎంత నల్లని కాంతిని విరజిమ్మునో - 
అంత నల్లదనముతో ప్రకాశించు కంఠదేశముగల, కామారి, పురారి, దక్షయజ్ఞ 


విధ్వంసకుడైన సంసారహారి - గజదనుజారి, అంధకాసురుని చీల్చి చెండాడిన 
శూలపాణి - ఆ కాలుడు నా సేవలను గైకొనుగాక! 


సంపూర్ణముగా వికసించిన నల్ల కలువపూల సమూహము విరజిమ్మే నల్లని 
కాంతి గల గరళకంఠుడు, కామునికి శత్రువు, (త్రిపురారి, దక్షయజ్ఞమును ధ్వంసము 


Kiron Type Institute 10 


Kiron Type Institute 


owe 
"క అతో న్య! 
౨౦౧6౦౦ Wo 


0c 
Tp) 
క 
/3 


నవ DE WED 
౨౮౪౭౬౦ ల nn లలల 


1|| చేసినవాడు, గజాసురవైరి, అంధకాసురుని తన శూలముతో సంహరించిన 


ఈశ్వరుడు, నా పూజలను స్వీకరించి నన్ను అనుగ్రహించుగాక. 


బాగా వికసించిన మృదువైన నల్లటి కలువ పూల సమూహము ఎంత 
కాంతిని విరజిమ్మునో అంతటి నల్ల కనత్వుత్‌ ప్రకాశించు కంఠము కలిగినవాడు; 
మన్మథుని, త్రిపురాసురుని వదిందీనవాడు, ఆశ్రయించిన భక్తులకు సంసారమే 
(జననము, మరణము) లెకుండా చె సవాడు; దక్ష యజ్ఞము ఇదంవినతాదుః 
గజాసురుని, అంధకాసురుని చ పంలినవాడ్యుు యమునే (మరణాన్ని) 
ఛేదించినవాడు, - అగువానిని భజించెదను! 


వికసించిన నల్లకలువ పూల మధ్య మూల భాగం ఎంత నల్లని కాంతిని 
విరజిమ్మునో - అంత నల్లదనముతో ప్రకాశించు కుంఠము గలిగి - మన్మథుని 
హరించినవాదు - త్రిపురములను సంహరించినవాడు - భవబంధ హరుడు - 
సంసారహారి - గజదనుజారి - అందకాసురుని చీల్చి చెండాడిన శూలపాణి - 
యముడిని అదుపుచేసిన వాడు అయిన ఆ శివుడికి, నేను (మొక్కెదను. 


10. అగ(ఖ)ర్వ సర్వమంగళా కళా(లాకదంబ మంజరీ 
రసప్రవాహ మాధురీ విజృంభణా మధు[వతమ్‌। 
స్మరాంతకమ్‌ పురాంతకమ్‌, భవాంతకమ్‌ మఖాంతకము 
గజాంతకాంధకాంతకం, తమంతకాంతకం భజే॥ 


సర్వమంగళా కళావిలాసముల చ కన 'ప్రవాహమున గు 
తుమ్మెదవలె ఆసక్తుడై చెలగు ప్రభువు - కామారి - పురారి - భవహారి - 
దక్షయజ్ఞ ధ్వంస మొనర్చిన ఆ గజారి - అంధకారి - ఆ యమాంతకుడు - 
నటరాజు - మా సేవల నంగీకరించుగాక! 


అత్యంత పవిత్రమైన కదంబ పుష్పముల నుండి వచ్చే సుగంధము చుట్టూ 
(భ్రమించే తుమ్మెదలాగా సంచరించే స్వామి, మన్మథ సంహారి, త్రిపురాసుర విధ్వంసీ, 


Kiron Type Institute 11 


Kiron Type Institute 


లట 
తనదణ ఠా 
soto Wo 


J భవబంధములను తొలగించి, గజాసురుని, అంధకుని సంహరించి, కాలునికే 
"| కాలుడైన నటరాజు మా సేవలను స్వీకరించుగాక. 


పరిపూర్ణమైన అన్నీ మంగళములతో, సర్వ (సృష్టిలో ఉన్న అన్నీ) కళలతో 
(విద్యలు) శోభిల్లుతూ పూలగుత్తిలా అక్కడ అమ్మవారు కూర్చొని ఉండగా 
పరమేశ్వరుడు తుమ్మెద వలె ఉత్సాహముతో నాట్యం చేస్తున్నాడు. మన్మథుని 
అంతం చేసినవాడు - త్రిపురాసురుని అంతం చేసినవాడు - ఆశయించిన 
భక్తులకు నంసారము ఆనన మరణాలు) లేకుండా చె సేవాడు = దక్ష యజ్ఞమును 
అంతం చేసినవాడు, గజాసురుని అంతం చేసినవాడు, అంధకాసురుని అంతం 
వసినవాదు తపమని (మరణాన్ని అంతం చేసినవాడు - అగువానిని భజించెదను. 


సర్వమంగళ కళావిలాసములతో, కదంబ పూల నుండి వచ్చె తేనెల 
గుభాళింపులకు, గండుతుమ్మెదవలె ఆసక్తుడై చెలగు ప్రభువు - మన్మథుని 
హరించినవాదు - త్రిపురములను సంహరించినవాడు - భవబంధ హరుడు - 
సంసారహారి - గజదనుజారి - అందకాసురుని చీల్చి చెండాడిన శూలపాణి - 
యముడిని అదుపుచేసిన వాడు అయిన అ నటకాజుకి నేను (మొక్కెదను! 


11. జయత్వదభ విభమ భమద్భుజంగ మశ్వస - 
-ద్వినిర్మమత్‌ క్రమస్సురత్‌ కరాళ ఫవా(భ్రాలహవ్యవాట్‌! 
ధిమిద్ధిమి ద్దమిద్ద్వనన్మృదంగ తుంగ మంగళ 
ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవః శృివః॥ 

పరిభమణ వేగమున పాములు బుసకొట్టగా, వెలికి ఉబికి మెజియుచున్న 
ఫాలనెత్రాగ్నిగల రుద్రునకు, ధిమి, ధిమి, యను మద్దెలయొక్క సమున్నత మంగళ 


ధ్వనులకు అనుకూలముగా అడుగులు వయును పచండముగా తాండవించు 
నటరాజునకు - శివునకు జయమగుగాక! 


ఈశ్వరుడు తన తాండవములో పరిభమిస్తున్న వేగమునకు సర్పములు 
బుసలు కొడుతుండగా, ఫాలభాగమునుండి బయటకు వస్తున్న అగ్ని కలిగిన 


Kiron Type Institute 12 


Kiron Type Institute 


owe 
తరదగదణ ఠా 
SsOto Wo 


J ఈశ్వరుడు, మద్దెలలు చేస్తున్న ధిమి ధిమి అను మంగళమైన శబ్దముల 


oc 
టం 
క్ష 
/3 


ax EF వ వా. 
౨౮)6౦౦ YY అగు౧ ఆం! 


ఆ 
ఏవీ (౫) 2) 


తగినట్లుగా అత్యంత ప్రచండ నృత్యము చేస్తున్న హరునకు జయము జయము. 


ధిమిధిమి నాదములతో మృదంగము నుంచి వస్తు మంగళ కరమైన ధ్వనికి 
అనుగుణముగా పరమశివుడు ప్రచండ తాండవము చేస్తున్నాడు ... 


వేగంగా చరిస్తూ, సర్పములు చసితుసల శ్వాసలకు, మరింతగా రాజుకుని 
ఎగసిపడే అగ్ని కీలలతో ఉన్న నుదురు గల రుద్రునకు, ధిమి, ధిమి అను మద్దెల 
సమున్నత మంగళ ధ్వనులకు తగినట్లుగా అడుగులు వయుతు పచండముగా 
తాండవించు నటరాజునకు - శివునకు జయమగుగాక! 


(శివ తాండవం అయిపోయింది - వచ్చే 12, 13 శ్లోకాలలో భక్తుడి యొక్క కోరికల గురించి 
తెలుసుకోబోతున్నాము. ఈ కోరికలే మన రోరికలైతే - అంతకన్నా కావలసింది ఇంకేమీ లేదు) 


12. దృషద్విచిత్ర తల్పయో ర్భుజంగమౌక్తికస్రజో 
ర్లరిష్టరత్నలోష్ట్రయోః సుహృద్విపక్ష పక్షయోః। 
తృష్టా(ణా)రవింద చక్షుషోః ప్రజామహీ మహేంద్రయోః 
(సమప్రవృత్తికః కదా సదాశివం భజామ్యహమ్‌,॥ 
సమం ప్రవర్తయన్మనః కదా సదాశివం భజే॥ 


కటికనేలను, హంసతూలికా తల్పమును - సర్పమును, చక్కని ముత్యాల 
దండను - మహారత్నమును, మట్టి బెడ్డను - గడ్డిపరకను, కలువకంటిని - 
సామాన్య ప్రజను, సకల భూమండలాధీశుడైన మహారాజును - మిత్రపక్షమును, 
శత్రుపక్షమును అన్నిటిని సమ ప్రవృత్తితో తిలకించు సదాళివుని నెనెపుడు 
సేవింతునో కదా! 


Kiron Type Institute 13 


(ట్‌ 


Kiron Type Institute 


: అయినా - కలువ ప స్రవ్వమునైన్నా వన. చక్రవర్తినైనా, మిత్రుడైనా 
_ | - శత్రువైనా, అన్నిటిపట్లా సమ భావము కలిగిన ఈశ్వరుని నేను సేవించగలనా. 

కటిక నేల యందు, మృదువైన పరుపు యందు, పాముల దందల యందు, 
ముత్యాల దందల యందు, అమూల్యమైన రత్నాల యందు, మట్టీ బెడ్డ యందు, 
స్నేహితుల యందు, శత్రువుల యందు, గడ్డి పరక యందు, తామర వంటి 
కనులు కలిగిన సౌందర్య రాశి యందు, సామాన్యుని యందు, మహారాజు యందు 
వ భా దృష్టి) సమముగా వుండి ఎప్పుడు మహా భాశ్వరున్ని సవింవగఆను? 


కటికనేలను, హంసతూలికా తల్పమును - సర్పమును, చక్కని ముత్యాల 
దండను - మహారత్నమును, మట్టిబెడ్డను - గడ్డిపరకను, కలువకంటిని - 
సామాన్య ప్రజలను, సకల భూమండలాధీశుడైన మహారాజును - మిత్ర పక్షమును, 
శత్రు పక్షమును, అన్నింటినీ న ప్రవృత్తితో తిలకించుచున్న సదాశివునికి నేనెప్పుడు 


సేవ చేసుకుంటానో కదా! 


13. కదా నిలింప నిర్‌ర్సురీ నికుంజ కోటరే వసన్‌ 
విముక్త దుర్మతిః సదా శిరఃస్ట మంజలిం వహన్‌। 
విముక్తలోల లోచనో అతా (ల లగ్నకః 
(విలోలలోల లోచనో లలామ భాలలగ్నకః) 
శివేతి మంత్రముచ్చరన్‌ స(క)దా సుఖీ భవామ్యహమ్‌॥ 

గంగాతటమున - పొదరింటినడుమ చిత్తమున గల దుర్య్భృత్తులనెల్ల వీడి 


చంచల నేత్రములను స్థిరమొనర్చి, [భూమధ్యమున మనసు నిలిపి, శివనామ 
మహామంత్రము నుచ్చరించుచు సుఖించుట నాకు ఎన్నడు సంభించునోకదా! 


పవిత్రమైన గంగానదీతీరమున ఒక చక్కని పొదరింటిలో, మనసులోని 
దురాలోచనలను విడచి, సిరముగా ఉండక అటూ ఇటూ చలించే నేతములను 


Kiron Type Institute 14 


Kiron Type Institute 


న. Te టిక్‌ 
కిరళే 3) టై m0 3 00 ఈం 


J ఎప్పుడు నేను గంగా నదీతీరమున గల సుందరమైన వృక్షముల |కింద 

కూర్చొని ధ్యానం చేయగలను? పాపాత్మకమైన ఆలోచనలు వీడి - నా రెండు 
చేతులను నుదిటిపై ఉంచుకొని - కామ కళ్ళ (అడ్డ దిడ్డంగా అటూ ఇటూ 
చెదరిపోయే దృష్టి నుండి) నుండి విముక్తి పొంది, నుదిటి యందు మనస్సు నిల్పి 
- “శివి అను మంత్రము జపించుచూ ఎప్పుడు సుఖీంచెదను? 


గంగానది ఒడ్డున - ఆశయం ఏర్పాటుచేసుకుని, చిత్తమున గల 
దురాలోతనలను విరివి, చంచల దృష్టిని స్థిరంగా నని, నుదుటి మధ్య నా మనసు 
నిలిపి, శివనామ మహా మంత్రమునుచ్చరించుచు తరించే మహాభాగ్యం నాకు 
ఎప్పుడు కలుగుతుందో కదా! 
జా ఫలశ్రుతి జా 
14.ఇమం హి నిత్యమెవముక్త ముత్త(క్రుమోత్తమం స్తవం 
పఠన్‌ స్మరన్‌ బ్రువన్‌ నరో విశుద్ధిమేతి సంతతమ్‌! 
హరె గురౌ సుభక్తిమాశు యాతి నాన్యథాగతిం 
విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనమ్‌॥ 
నిత్యము ఈ స్తోత్రము వినను అర్ధము స్మరించినను, వివరించి 
పలికినను, మానవుడు శుద్దుడగును. వాడు మహా శివభక్తుడగును. శివభక్తి 


సంపాదనకు వేరుదారి లేదు. శరీరధారుల అజ్ఞానము సదా శివధ్యానముచే 
మాత్రమే నశించును. 


పరమ పవిత్రమైన ఈ స్తోత్రమును నిత్యము స్మరించినా, విన్నా చదివినా, 
నోటితో పలికినా, జీవుడు ధన్యుడవుతాడు. అతడే గొప్ప శివభక్తుడు. ఇది తప్ప 
శివుని చేరుటకు వేరే దారిలేదు. జీవుల ఆజ్ఞానమును హరించు శక్తి కేవలము 
శివభక్తికి మాత్రమె కలదు అనుట నిస్సందేహము. 


Kiron Type Institute 15 


Kiron Type Institute 


ఎని వక్‌ ఆన్‌ కం! 
౨౮6౦౦ YY అగు౧ అలీ ) 


ఇక్కడ పేర్కొన్న విధంగా ఉత్తమోత్తమమైన ఈ స్తోత్రాన్ని నిత్యం పఠనం 
చేసినను, స్మరించినను, పలికినను మనసు శుద్ధి అవుతుంది. మరియు శివుని 
యందు, పరమ గురువు యందు వెంటనే మోక్షానికి దారితీసే శివభక్తి కలుగు 
తుంది (నువ్వు తప్ప నాకెవ్వరూ లేరు అనే శివభక్తి) - అప్పుడు ఈ దేహానికి 
మోహం తొలిగిపోతుంది. శంకర చింతన దృథంగా మిగులుతుంది. 


నిత్యము ఈ స్తోత్రము చదిపినను; అర్ధము స్మరించినను, వివరించి 
పలికినను, మానవుడు శుద్ధుడగును. వాడు మహా శివ భక్తుడగును. శివశక్తి 
సంపాదనకు వేరుదారి లేదు. శరీరధారుల అజ్ఞానము సదా శివ ధ్యానముచే 
మాత్రమె నశించును. 


15. పూజావసానసమయే దశవక్‌త్ర గీతం 
య శృంభు పూజనపరం(మిదం) పఠతి ప్రదోషే 
తస్య స్థిరాం రథగజెంద్ర తురంగ యుకాం 
లక్ష్మీం సదైవ సుముఖి(ఫం ప్రదదాతి శంభుః 


ప్రదోషకాలమున శివపూజా పరిసమాప్తియందు ఎవడీ శివార్చనా పరమైన 
రావణకృతమైన స్తుతిని పఠించునో వానికి శివానుగ్రహముచె రథ గజ 
తురంగములతో సదా సుప్రసన్నమైన స్థిర సంపదలు సిద్ధించును. 


శివ పూజ పూర్తి అయిన తరువాత, రావణకృతమైన ఈ న్నోత్రమును పఠించే 
వారికి ఈశ్వరుడు, రథములు, గజములు, అశ్వములతో సహా అగణిత ఐశ్వర్యాన్ని 
ప్రనాదిన్తాడు. ఇది సత్యం ! సత్యం !! పునఃసత్యం !!! 

ప్రదోషకాలమున శివపూజా పరిసమాప్తియందు ఎవడీ శివా - 
తిర్చనాపరమైన రావణకృతమైన స్తుతిని పఠించునో వానికి శివానుగహముచే 
రధ గజ తురంగములతో సదా సుపసన్నమైన స్థిర సంపదలు సిద్ధించును. 


|/ sia | manga జవతాందవన్తోతవ్‌ Rg | 


Kiron Type Institute 16 


Kiron Type Institute 


శ (ఎక్కడైనా తప్పులు ఉంటే సహృదయంతో తెలియజేయవలసినదిగా మనవి.-944 044 9650, 994 994 14380) 


